నెహూ బాలల వుస్తకాలయం. 


కాన్సరు 


రచన 
మాలా సింగ్‌ 
ఛాయా చితాలు 
పి. ఎన్‌. శర్మ 





నేషనల్‌ బుక్‌ (టన్‌, ఇండియా 


ISBN 81-237-04 1 1-9 


పథమ ముద్రణ 1970 (శక 1892) 

తృతీయ ముద్రణ 1993 (శక 1914) 

అ నేషనల్‌ బుక్‌ ట్రు స్ట్‌, ఇండియా, 1986 

Kashmur (Telugu) 

రూ. 6.50 

డౌర్వ్షరు, నేషనల్‌ బుక్‌ టై స్‌, ఇండియా, ఎ-రక్‌ గ్రీన్‌ వార్కు. 
చే 


కొత్త ఢల్తీ- 110016 





కాశ్మీరు 


తెల తెలవారుతూ ఉంది....., 

నూర్యాకిరణాలు కొలని నిలి నీటిని 
తాకుతున్నాయి. ఆ నీరు మేలిమి 
బంగారంలోకి మారుతూ ఉంది. ఆకు 
పచ్చ తామరాకులుు, రెల్లు కాడల మధ్య 
దూనుకు వస్తూన్న చేవల తోకలూ 
ఎండకి తళుక్కుమని మెరుస్తున్నాయి. 
అకుముకి పిట్ట, ఎలుగుబంటి గాఢనిదడ 
నుంచి మేల్కొంటున్నాయి. 

అలా కాశ్మీరులో మరో రోజు 
బారంభమయింది........ 

కాశ్మీరు ఒక లోయ. సము మట్టం 
నుంచి 5000 అడుగుల ఎత్తున ఉన్నది. 
ఈ లోయ చుట్టూ మంచు కప్పిన ఎత్తైన 


జక 





కొండలు వున్నాయి. రులమ్‌నద్సీ దాని ఉవనదులూ కాశ్మీరు లోయకంతకీ 
నీటినిస్తాయి, కాశ్మీరు సౌందర్యం అనంఖాభక జనాన్ని ముగ్గుర్ని చేసింది. 

= ణి 

అడవి బూరుగు బెట్టు బారులు తీర్చిన బాటలు కొండ . [పక్కల నుంచి 
డొలువారే సెలయేళ్ల గలగలలు వువ్చ సమ్మృద్దివల్ల  వూలపాన్పులలాగా 
కనిపించే మైదానాలు... ఈ లోయ సౌందర్యం ఇంతింత కాదు. [ప్రపంచంలోని 
నలుమూలల (పజిల్నీ ఈ సౌందర్యం ఆకర్షిస్తున్నది. ఈ ఆకర్షణ శక్తిని 
[గ్రహించి భారత [వభుత్యము దీన్ని దేశమంత టిలో స్యువసిద్ధ యాత్రా స్థలంగా 
అభివృద్ది పరిచింది. అందువల్ల అమెరికన్‌, (ఫెంచ్‌, జర్మన్‌ య్యాతికులతో ఈనాడు 
పంజాబీలు గుజరాతీలు, మదాసీలు బెంగాలీలు వేసవి మాసాలలో కలిసి మెలిసి 
తిరగటంలో ఆశ్చర్యమేమీ లేదు. 


“మవహామ్మద్‌” పదేళ్ల చిన్నవాడు. కానీ తివాచీలు నేసే కళలో నివుణత 
నంపొదించాడు. తన అన్నలిద్దరితోపాటు పొద్దుపౌడిచేటప్పటికే వని |పారంభం 
చేస్తాడు. ఈ ముగ్గురూ నీలి ఎరువు రంగులు కలిసిన పూలు ఒక తెల్లని తీవాచీ 
మీద అతి చక్కగా మగ్గం వేస్తున్నారు. 


జ. i 
స. 








-ఈ నేర్చు వీరికి తాశల నాటినుంచీ నర్మికమించింది. వీరి కుటుంబం 
ఆరు తరాలనుంచీ తివాచీలు నేయటంలో పేరు పొందారు. అ పేరుని నిలబెట్టు 
కున్నందుకు ఈ ముగ్గురు బాలురు గర్విస్తున్నారు. 

ఈనాడు కాశ్మీరుకు పేరుతెచ్చిన అనేకరకాల కళలకు, చేతి పనులన్నిటిలాగే, 
ఈ తివాచీ నేతవని కూడా పదిహేనో శతాబ్టినాటి జిన్నపియుడైన కాశ్మీర్‌ రాజు 
జైన్‌-ఉల్‌ -అద్షిన్‌ |పవేశ పెట్టిందే. తొలి రోజుల్లోని నమూనాలు పర్షియన్‌ 
నం|పదాయ |వధానమైనవేగానిి, కాలక్రమాన కాశ్మీర్‌ హస్తకారులు సొంత 
నమూనాలు సృష్టించుకొని తండినుంచి కొడుకుకి సంక్రమించిన ఈ విద్యలో 
పరిపక్వతను సంపాదించారు. 


ఈ తివాచీలు రెండు రకాలు. సే వెపున నునుపుగా ఉండే రకం 


— 


ఒకటి, రెండో రకం బొచ్చుగా వుండేది. కాశ్మీరులో ఆనవాయితీగా పెంచే ఒక 


(పత్యేక కొతి గొక్టెల నుంచి తీసిన అతి సున్నితమైన ఊలుతోనే ఈ తివాచీలు 
నేస్తున్నారు. 





ఇసక క స ఈతళషాష పి hh 
లిసా టట వై 13 గ్‌ a 0 8 4% 
be PEP oh 53 
tm a 
1 3 2 4౭ | స్‌ 
౮ జ 3 టం గం కి 3 ౧ 
గ ww [3] 
క ఫ్‌ 1 ప సా రం 
అ [సల er శ క్‌ 


ప 3 టె 


వ (0 9 ౬ , a é Mt 





డిజైనులో (పవీణులే. వారంతా కలిసి చేసే ఈ చక్కని గుడ్డలే భారతదేశ 
మంతటా వేలాది ఇండ్లలోని బల్జలని అలంకరిస్తున్నాయి. 

అహమ్మదు బాగా మునలివాడు. అయినా ఆరుబైట ఆ ఎత్తు బల్లపై 
కూర్చుని అప్పుడే పని |పారంభించాడు. అతడు కాగితం గుద్దితో వస్తువులను 
ఛాలా రకాల డిజైన్లలో తయారుచేస్తాడు. అతనిది కళాహృదయం. తన 





విన్మభూమి సౌందర్యాన్ని అకళించుకున్నాడు కాబట్టి దానికి అమరత్వాన్ని 
కలుగ జేయాలనుకొంటాడు. అతడు శోరత్కాలంలో ఎర్రని ఎరుపు రంగుకు 
మారే చెనార్‌ చెట్ల ఆకుల [వతిరూవాలను కుంచెతో నిర్మిస్తాడు. అలాగే ఐరిస్‌, 
గులాబి చెరీ పూలనూ, వనంతకాలంలో శ్వతవర్హాల విస్తారతతో ఉండే 
బాదరి, ఆపిల్‌ వండ్రనూ (వతిబింబిస్తాడు. అదే విధంగా నరసు స్పుమీద విహరించే 
లకుముకి పిట్టల నీలి ఆరువచ్చ రంగులనూూ అడవి బూరుగు చెట్ల మీద వాలి 
ఉన్న పికిలి పిట్టల ఎర్రదనాన్నీ (వతివీంబిన్తాడు. వర్షియనులు కాగితం గుద్దు 
బొమ్మలను చేయటం యొట్టయొదట |పారంభించారు. నిర్లీతాకారర గల కల్దిమూన 
లోకి పొరలు పొరలుగా మెత్తిన కాగితం గుజ్జును ఒక ఆకారానికి తెచ్చి వస్తువు 
లను తయారు చేస్తారు. తరువాత ఆ వస్తువుకు మెరుగుసపె పెట్టి రంగు వేస్తారు. 











ఆ దరిదావులనే ర్జు పై నగిషీలు చెక్కే మనిష్‌ డింటాడు. అతడు రోజువారి 
ఇల 
న 


వాడకపు వస్తువులను ఉలితో రళాత్మకమై 
పనితనంతో కుర్చీలు ఎల్లలు, సిగరెట్‌ పెట్టలు వగైరా న;రూపాలే మారి 
పోతాయి. వాటిపై చెనార్‌ చెట్ల ప. (దాక్షగుత్తులూ, ఐరిస్‌, కలవవూలూ 
బక్కుతాడు. డఉవరితలం కఠినంగా ఉండి మెత్తగా, నున్నగా ఉండే లేత 


ళా 


రంగుల గుర్తులున్న అకోటు కరణ ఇందుకు నాధారణంగా వావతారు, అ[రోటు 


సూ పెంచుతున్నారు. ఏటివిలువ అక్కడీవా రికీ 


Il 


ఇప్పుడిప్పుడే బాగా తెలిసి వచ్చింది. ఎందుకంకే, అనేక ఆధునిక జొషధాలకు 
పనికివచ్చే విలువగల మూలికలూ, కర్పూర తైలం తయారీలో వాడే సర్జరసమూ, 
ఈ - అడవులనుంచే దొరుకుతున్నాయి. నర్వసాధారణంగా కాశ్మీర దేశంలో 
ఆకుపచ్చ బంగారం అనబడే ఈ అడవులను జాగత్తగా పరిరక్షించి అందుకె 
పరిశోధనలను (పోత్సహిస్తున్నారు. 

తివాచీ నేత, బుపేదారిపని కాగితం గుజ్జు బొమ్మల తయారీ, కట్టి 
నగిషీ వని - ఇవన్నీగాక, కాశ్మీరీ శాలువ [పపంచ (ప్రఖ్యాతి సంపాదించింది. 
సీజర్‌ సార్వభౌముని దర్బారులో కాశ్మీరు శాలువలను అమూల్య వస్తువులుగా 
వరిగణీంచేవారు. అదేకాక, ఈ శాలువలను ఆఫ్‌గన్‌ మొగలు రాజులు దూర 
దేశాలకు పంపేవారు. ఈ శాలువలు “వళ్మిని అనే లదాక్‌ [పాంతంలో దొరికే 
ఒకరకం జొతిగొతై బొచ్చుతో తయారవుతాయి. నెపోలియన్‌ మహారాజు 
కాలంలో వాటికి (ఫాన్సులో గిరాకీ ఎక్కువయింది. తరువాత యూరపు ఖండ 
మంతలోనూ (వఖ్యాతి గాంచింది. అయితే ఆ శౌలువలకు వచ్చిన గిరాకీ వాటిని 
తయారుచేసిన కాశ్మీరు పనివారిని భాగ్యవంతులు చేయలేదు. వీటిని విక్రయించిన 
వర్తకులే లాభించారు. వారు హుక్కాలలో నీటికి బదులు పాలనే వాడేటంత 
భాగ్యవంతులయ్యారు. A 

మల్బరీ చెట్లు కాశ్మీరు (గామీణ [పాంతాలంతటా ఉన్నాయి. వ్యవసాయపు 
పనులు లేని కాలంలో ఈ చెట్ల ఆకులను పట్టువురుగులకి ఆహారంగా వేసి సిల్కుని 
తయారు చేయటం లాభసాటివృత్తిగా ఉందని ([గహించిన వేలాది (గామీణులు ఈ 
చెట్లను పెంచుతున్నారు. ఈ పర్మిశమ వందల నంవత్సరాల పూర్వం నుంచి 
ఉంది. "'మొగలాయీల కాలంలో అంతఃపుర స్త్రీలు నున్నగా మెత్తగా ఉండే -ఈ 
సిల్కు వస్తువులంటే మోజుపడే వారని చెబుతారు. కాని 1878 లో చీడపురుగు 
ఈ వరిశ్రమను ఇంచుమించు ధ్వంనం చేసింది. కొన్ని వళ్ళ తరువాత కాశ్మీర్‌ 
దేశస్థుడొకడు కాబూలు పోయి కొన్ని పౌన్ల' విత్తనాలు సేకరించి గీమబాదం 
కాయ డొల్టలలో వాటిని దాచి రహన్యంగా కాశ్మీరుకు చేరవేశాడని చెబుతారు. 


ఈ నాడు ఈ పరిశ్రమను ఆధునీకంచేశారు. శ్రీనగరం, బమ్మూలలో సిల్కు 
దారాన్ని తీసే అధునాతన యం[తాలను ఏర్పాటుచేశారు. 


నూర్యుడు ఆకాశంలో పైకి లేస్తున్నాడు. స్తీ పురుషులు బాల 
బాలికలు మోకాట్‌ లోతు నీరున్న పొలాలలో వంగి వరి నాటుతున్నారు 
చూడండి! జమ్మూ కాశ్మీరులో నూటికి ఎనఖైమంది [గామీణులు వరిసాగుమీద 
అధారపదీ (బతుకుతున్నారు. ఇటీవల తవ్విన వ్యవసాయ కాలవలు ఇంతవరకు 
మరుభూమిగా ఉన్న (వదేశాలనన్నిటినీ వరి గోధుమ పంటలతో కళ కళలాడెే 
టట్టు మార్చివేశాయి. ఇక్కడ వరి అతి ముఖ్యమైన పంట. ఎక్కువ రాబడినిచ్చే. 
వరి రకాలను (వవేశ పెట్టడం, నీటిపారుదల సౌకర్యాలను అభివృదిపర చడం, 








శ 
U 


న 
uy 


న! fn a 2 [గ 
న స్టో... 
ari న (ఖ్‌ యో 
| స నో 
న్‌ లో 
అట్లే 


గ్‌ 


"wy! 





ఎరువులను |క్రిమినంహారక బోషధాలను వాశటతి, ఇత్యాది కారణాలవల్ల భారత 
దేశంలో కల్లా కాశ్మీర్‌ రులో వరి అద్భుతంగా పెరుగుతోంది. కక్కడీ నేల గుల్ల 
నేల. అందుమూలంగా నాట్ల సమయఠి నుంచి కోతల కాలం వరకూ చేలల్లో 
ఎక్కువ నీరు నిల్వచేయటం అవసఠరఠ. కాశ్మీరులో ముఖ్యమైన ఇతర వంటలు 
గోధుమ, మొక్కజొన్న. అయితే లదాక్‌ 1పాంతంలో మాతం %గమ్‌ి అనే ఒక 
రకం బార్జీపంటను విస్తారంగా పండిస్తున్నారు. 

కాశ్మీరు ఫలసమృద్ది కూడా ఉన్న [పాంతం. వనంతంలో తెలుపూ, 
పొటలవ ర్లాల పూలచెట్లు డెఖాడీల్‌ , ఐరిస్‌ కుంకుమ పూల మైదానాల వక్క 
బారులు తీర్చి కనిపిస్తాయి. కొద్దికాలంలో -ఈ పూలన్నీ రాలి, వాటి స్థానే రన 
భరితమైన బెరీపండ్లు, ఆపిల్‌ పండ్లు రేగుపండు, పీచ్‌ పండ్లు వేళ్లాడుతుంటాయి. 
గడచిన ఏభై యేళ్ళలోనూ రకరకాల యూరప్‌ దేశపు పళ్ల అంట్టుకూడా వాడుక 
లోకి వచ్చాయి, 


అదిగో ! దూరంగా అకడ పంపూరు రుగామం సం పజ... అక్కడ 


పొలాలలో కుంకుమవూలు పండిస్తున్నారు. అబ, ! ఆ పౌలాలు ఎంత అందంగా 





(ఫో టి అనే 





మెరిసిపోతున్నాయి ! ఈ పూలని కాశ్మీరులో “కేసరి” ఎరా. మొత్తం 
భారత దేశంలో కుంకుమపువ్వు ఇక్కడ మా[తమే పెరుగుతుంది. ఈ వంట సాగుకు 
చిన్న చద రాలుగా విభజించిన మళ్లతో ఏటవాలుగా ఉండే ఒక రకం కొండనేల 
అవసరం. ఒకసారి ఈ దుంపను నాటితే పధ్నాలుగు సంవత్సరాల వరకు 
దానివైపు కన్నెత్తి చూడనక్కరలేదు. పాత పాయలు కుళ్ళి పోతుంపే 
కొత్తవి తమంతతామే మొల కెత్తుతుంటాయి. అక్టోబరులో పూలు పూస్తాయి. 
ఆ సమయంలో పంపూరు |గామమంతా ఎట్జిటీ తివాబిపరచినట్లుగా కనిపిస్తుంది. 
ఆ (పదేశమంతా కుంకుమపువ్వు సువాసనలు ఘుమఘుమ వెదజల్టుతుంటుంది. 
కుంకుమపువ్వు ఎంతో ఉపయోగకరమైనది. చాన్ని మందులలో మూలికగా 
వాడతారు ; పూజొ పునస్కారాల సమయంలో ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన 
వంటకాలలో ఉపయోగిస్తారు. తాంబూలాలలో కూడా సేవిస్తారు. 

- కొండలమీది దట్టమైన అడవులలో దేవదారు సిందూర, ఫర్‌ చెట్టు పెరుగు 
తాయి, వాటి మధ్య అడివి పూలతో నిండిన చక్కని మైదానాలు కానవస్తాయి, 


16 


అక్కడ గొలల కాపరులు గొట్జెల మందను మేపటం చూడవచ్చు. దూరాన కదిలి 
పోయే మబ్బుల్నీ, నుదూరాన కొండ కోనలమీది మంచునీ గొజ్జెకాపరి ఏదో 
కలలుకంటూ చూస్తూ కూర్చుంటాడు. గొత్జెలూ, మేకలూ, డెకీ ఐరిస్‌, వైలెట్‌, 
ఫరగెట్‌-మి-నాట్‌ అనే అడవిపూల మధ్య పెరిగిన గడ్డిని మేయటంలో నిమగ్న 
మయివుంటాయి. శౌలువల్క, నామ్‌ధాల్క గుబాల, తివాచీల నేతకు ఉన్ని చాలా 
అవసరమైన ముడీ పదార్థం కాబట్టీ అందుకోసం రకరకాల సీమ గొట్టెలను 


పంచుతారు. 


మొత్తం భారతదేశంలో, లదాక్‌ (పాంతంతో కలిసిన జిమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం 
చాలా పెద్ద రాష్ట్రాలలో ఒకటి. దేశానికి ఉత్తర సరిహద్దున ఉన్నందువల్ట ఈ 
[పదేశం తీవ వాతావరణ పరిణామాలకు గురి అవుతుంది, జమ్మూలో అత్ఫుష్టంగా 
ఉంటే కాశ్మీరు లోయలో సమశీతోష్టం కలిగి వాతావరణం చల్లగా ఉంటుంది. 
ఆ సమయంలోనే లదాక్‌లో ఎముకలు కొరికే చలి! ఈ పరిస్థితులు అక్కడి 
(పజల వేషభాషలను ఆచారవ్యవహారాలను (వభావితం చేస్తున్నాయి. 








ఇ ఖ 


గే 
| ల 






జో 


* బె . 


జమ్మూ పల్లి [పాంతాలలో మామిడి తోపులు చాలా వున్నాయి. ఇక్కడీ 
బినం ఎంతో చురుకుగా, దిట్టంగా ఉంటారు. వారు డో[గేభాషను మాట్లాడుతారు. 
[ప్రఖ్యాతమైన మనోహరమైన భ౦ం[గా నృత్యం వారి ఉద్వేగాన్ని నూచిస్తుంది. 

అటు ఉత్తర భాగాన నివసించే _పజిలు నాజూకుగా, తీర్చి దిద్దిన, కనుముక్కు 
కీరు కలిగి వుంటారు. పైన వదులైన లాల్చీ, కింద *సల్వారు" అనే వదులు లాగూ 
విరి దుస్తులు. స్త్రీలు ఒక చిన్న టోపీని ధరిస్తారు. శౌలువా కొని దుప్పటి కానీ, 
తలమీదా బుబొలమీదా వేసుకుంటారు. మగవారు “పుచ్చెటోపీ? “పెట్టుకుంటారు. 
చలికాలంలో "కాం[గే ధరిస్తారు. ఈ కాం(గే ఒక రకమైన మట్టిడొడీ. దాని 


చుటూ చువ్వలతో 
టి 
అల్లిన అల్రిక ఉంటు 
౦ది. దాంట్లో మం 
డుతున్న ఎణిని 
(౨) 
బొగ్గులను వేస్తారు. 
ఆ బొగ్గులు కాలు 
తూ కొద్దిపాటి వెచ్చ 
దనం ఇస్తుంటాయి. 
కాశ్మీరు స్త్రీలు 
అందానికి పెట్టింది 
పేరు. (్రీస్తుశకం 
పదిహేడవ శతా 
బంలో “బెర్నియర్‌ ” 
(a) 
అనే (ఫెంచి దేశ 
స్గుడు కాశ్మీరు రావటం సంభవించింది. అక్కడి స్త్రీల అందం గురించి విని, వారిని 
చూడాలనే అతురతతో, తను ఒక పర్షియా రాజకుమారుణ్ణని, రాకుమార్తె కావాలని 
బొంకాడట. అతని యుక్తి ఫలించి, అనక మంది నాందర్భరాసుర్ని చూడటం 
తటస్థించింది. -ఈ 
సంఘటనని వరి 
లా 





19 








- కాశ్మీరులో ఎక్కువ మందికి 
నచ్చిన పానీయం తేనీరు. దీనిని జనం 
ఎక్కువగా సేవిస్తారు. భారతదేశం 
లోని ఇతర |పాంతాలలో తాగే 


ణి 


ల 


తేనిటికీ కాశ్మీరులో త్రాగే తేనీటికీ 
ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ తేయా 
కుతో కొంచెం సోడా బవైకార్చనేట్‌ని 
కలిపి చాలాసేపు మరగబెట్టి అందు 
లో రుచికోనం కొంచెం వాలు కలుపు 
కొని తాగుతారు. దీనిరంగు ముదురు 
గులానీరంగులో వుంటుంది. ఇందులో 
పంచదారకు బదులు ఉప్పు కలుపు 
కొంటారు. 

20 





కొండలలో సంచరిస్తూ నివసించే గజ్జర్‌ అనే దిమ్మరి జొతివారి సంచార 
విధానంలోను జీవన విధానంలోనూ ఒక నిగూఢత్వం, మాయా మర్మం కాన 
వస్తాయి. వేనవి సమయంలో వారు జమ్మూలోని ఉపష్ణపాంతాల వారి గొట్టిల 
మేకల మందలతో చల్లదనంకోసం కాశ్మీరు తరలిపోతారు. వారు గట్టిశరీరం కల 
వారు. వీరి ఆహారం జొన్నరొ ట్టి, ఎన్న, ఫాలు. ఈ ఆహారం మూలంగానే 
వీరు ఎంతో ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉంటారు. 

బాగా ఉత్తరాన లదాక్‌ ఉంది. ఇక్కడ ఒక వింత నృత్యం చేస్తారు. 
పగటి వేషగాళ్లలాగా, ముఖాలకి తొడుగులు వేసుకొని చేయాలి ఈ నృత్యం. 
మత సంబంధమైన ఉత్సవాలలో ఈ నృత్యం తప్పనిసరి. వారి నృత్యం బౌద్ధుల 
[వవేశానికి పూర్వమున్న రాక్షసులమీద పద్మసంభవునికి కలిగిన విజయాన్ని 
వర్ణిస్తాయి. 





లదాక్‌ [1పపంచంలో నివాస స్థలాలన్నిటిలో అతి ఉన్నతి గలది. అక్కడి 
(వజిలలో అత్యధిక భాగం 12000-15000 అడుగుల ఎత్తున నివసిస్తారు. మొత్తం 
మీద ఆ (పాంతమంతా నువిశౌలంగా, అతి కీతలంగాా ఎగుడు దిగుడుగా ఉంటుంది: 
ఒకవిధమైన నిరామయత్వం, సౌందర్యం ఆ [పొంతాన్ని ఆవరించుకుని వుంటాయి. 
లదాక్‌ వూర్వచరిత్ర టిబెట్‌ వూర్వ చరిత్ర వంటిదే అయినా బౌద్ధమత సంబంధం 
వల్ల అది భారతదేశంతో సన్నిహిత సంబంధం నిలుపుకొన్నది. అక్కడి |వజిలు 
మంగోలియన్‌ రూపు రేఖలతో పొట్టిగా ఉంటారు. దవడ ఎముకులు ఎత్తుగా 
వుంటాయి. వారు పొడుగాటి గౌనులు తొడుగుతారు చెవులు కప్పే ఉన్ని 
టోపీలు పెట్టుకుంటారు. జడలబ(రెకూ, ఆవుకూ కలిగిన “రో అనే సంకర 
బింతువుతో పొలాలు దున్ని వ్యవసాయం చేస్తారు. వారి |ప్రధానాహారం ఒక 








రకం బార్లి. అ గింజలని పొడిచేసి, తేయాకుతో, వెన్నతో కలిపి పుచ్చుకొంటారు. 
శేసీరు తయారుచేయటంలో వారిది (పత్యేకమై పద్దతి. చిక్కని తేనీటిని సోడాతో 
కలిపి ఉప్పువేసి, వెన్నతో దానిని చిలికి మీగడలాగా తయారుచేసి సేవిస్తారు. 





టై యటం? 
fe, My 


స A 








లదాక్‌లో పెళ్లి తతంగం తమాషాగా వుంటుంది. ఒక స్త్రీ ఓక భర్తకంటె, 
ఎక్కువమందిని కలిగి వుండవచ్చు. దీనిని బహు భర్తకత్వం అంటారు. ఈ 
అచారం కేవలం అన్నదమ్ముల కూటమికే పరిమితమైంది. పెళ్ళికాగానే పెద్ద 
కొడుకు కుటుంబాస్తికి వారసుడవుతాడు. ఆ విధంగా కుటుంబాస్తి పంపకం 
అయి చీలిపోకుండా తరతరాలకూ అలాగే వుండిపోతుంది. 

విద్యా వైజ్ఞానిక రంగాలలో కూడా బిమ్మూ కాశ్మీరు రాష్ట్రం ఎంతో ముందడుగు 
వేసింది. పతి సంవత్సరం, విద్యార్థుల సంఖ్య [క్రమంగా పెరుగుతున్నది. 





న్‌ 


egy: IFAD EE 





ఓనమాల దగ్గరనుంచీ పట్టథ[ద్రత వరకూ విద్య ఉచితంగా లభిస్తున్న రాష్ట్రం 
భారతదేశం మొత్తంలో బహుశౌ ఇదొక టేనేమో, 

అరోగ్యరంగంలో కూడా బాలా అభివృద్ధి చెందింది. డోహారా తగిన 
సిబ్బందిగఖ బాషధశాలలూ, వెద్యశాలలూ, సాధన సామగితోసహా తెరిచారు. 
ఇర వైయేళ్ళ క్రిందట ఒక కాశ్మీరు వ్యక్తీ ముస్పైరెండేళ్లకు 'పైకాల౦ం (బతిశేవాడు 
కాదు, కానీ ఈ రోజో అతని కా భయం లేదు. తన మనుమల్ని చూసుకునేంత 
ద్రీర్ణాయుష్మంతుజ్జని అతనికి తెలుసు, అంతేకాదు, ఆ మనుమలు పెరిగి "పెద్దయి 
కీవనోపాధి చేసుకోవటం కూడౌ చూడగలననే ఆశ వుంది. 


21 





కాశ్మీరు పుట్టుక వైనం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కాశ్మీరు [పపాంతం ఒకప్పుడు 
కాశ్యవమహర్షి వట్టి చేసిన నరోవరమని సం|పదాయజ్ఞు లంటారు. ఆ బుషి 
గౌరవార్థం ఆ |పొంతానికి “కాశ రపమర్‌? అని పేరు పేట్టగా [క్రమంగా అది 
“కాశ్మీరు” గా మారిందట. 

వన్నెండో శతాబ్దపు చర్మితకారుడైన కల్లణుడి ద్వారా కాశ్మీరు పూర్వ చరిత 
కొంత తెలుస్తున్నది. ఆయన ఈ చరితను పద్యరూపంలో [వాశౌడు. అదే 
“రాజతరంగిణి”, అంతే “రాజుల నది”. అది మూడువేల యేళ్ల చరిత్రను 
తెలుపుతుంది. ఆయన అప్పటి అర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులను చక్కగా 
వర్ణించాడు. ఆనాటి రాజదర్భారులో జరిగే రాజకీయ కుతంతాలకు అప్పటి 
మనోభావాలకు నంబంధించిన ముచ్చటైన సంఘటనలను కొన్నింటిని మనకు 
అందిచ్చాడు. “స్వర్గంలో కూడా దుర్లభమైన విద్య, ఉత్తుంగ భవనాలూ, 
కుంకుమ పువ్వు, జివ్వుమనే నీళ్లు, [దాక్షపండ్లు కాన్మరులొ? గోనె దొరుకుతాయని 
కల్పణుడు ఒకచోట |వాశౌడు. 

చితవిచిత్రాలతో నిండిన సుదీర్హ చరిత్ర కాళ్ళీరుది.. [వథమంలో అక్కడ 
హిందూ మతం విస్తరించినా క్రీస్తుకు పూర్ణం మూడో శతాబ్దంలో అశోక 
చ[కవర్తి కాలంలో బౌద్దమత (వాభవం నిలదొక్కుకొంది. వెయ్యేళ్ల, తర్వాత 
చీనాయా | తికుడు హోయాన్‌త్సాంగ్‌ [పయాణించిన సమయంలో బౌద్ధమతం 
దిగజొరిపోతున్నటు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ మూఢనమ్మకాలూ, 
ఆచారాలూ పాతుకోపోయినవని ఆయన రాశాడు. ఆ సమయంలో శైవ 
మతాచారాలు ముఖ్యమైనాయి. అటు పిమ్మట వచ్చిన రాజులలో 8వ శతాబ్బంనాటి 
లలితాదిత్యుడు ముఖ్యుడు. మధ్య ఆసియానంతటిన జయించి, లలితాదిత్యుడు 
ఉత్తర థారతదేశం చేరి, వీలయినంత ఆ|కమించి, చివరికి కాశ్మీరు చేరాడు. 

పద్‌ శతాబ్దంలో కాశ్మిరును ఒక ప్రీ కూడా పరిపాలించింది. ఆమె పేరు 
“రాణీ దిడ్డా*”. ఆమెది కత్తికి ఎదురులేని పాలనట ! కానీ ఆమె పరిపాలనలో 
చెప్పుకోతగ్గ లోపాలేమీ లేవు. పదమూడో శతాబ్దంలో కాశ్మీరు [పాంతం 


29 


Ry i 
య... / 
న Ag 


10) OD 
PROT 
/ 





మహమ్మదీయుల [వభావంలోకి వచ్చింది. మహమ్మదీయ రాజులలో చాలా 
(పఖ్యాతి గాంచినవాడు జైన్‌ - ఉల్‌ - అబ్దిన్‌. అన్యమత సహనంవల్ల, కళలను 
చేతివనులను [పోత్సహించటంవల్ల అతడు [పఖ్యాతి గాంచాడు. ఆ తర్వాత, 
మొగలాయీలు కాశ్మీరాన్ని అకమించి ఆ దేశంమీద తమకున్న అభిమానాన్ని 
మసీదులు కట్టించి, ఉద్యానవనాలను పెంచి కాశ్మీరుని ఒక మరుపురాని దేశంగా 
మార్చివేశారు. వారి తర్వాత ఆఫ్‌ఘన్‌ దేశస్థులు ఈ దేశాన్ని ఏలారు. వారి 
కాఠిన్యం దోపిడీతనం ఈనాటికీ చెప్పుకుంటారు. కాశ్మీరీలు ఈ |కూరత్వాన్ని 
సహించలేక రంజిల్‌సింగ్‌ సహాయమర్థించారు. త తృలితంగా 20 యేళ్ల సిక్కుల 
పరిపాలన కూడా కాశ్మీరుకు లభించింది. 1846 లో రాజా గులాబ్‌సింగ్‌ రావి 
సింధునదుల మధ్య |పాంతమంత టిని ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి 75 లక్షల 
రూపాయలకు కొన్నాడు. 1947 వరకూ ఆ |పాంతమంతా అతని వారసుల అధీ 


వంచు వ్రతాల. hy న్లో 
+ Pe he cal 


జూ 


అన్నట్లు మ్ల 
తం రా = 
5 





నంలోనే ఉంది. దేశ విభజన సమయంలో కాశ్మీరు భారతదేశంలో విలీనమై 
పోయింది. ఇప్పుడక్కడ మూడు సాంస్కృతిక విభాగాలు కనిపిస్తాయి. జమ్ము, 
కాశ్మీర్‌, లదాక్‌ - ఈ మూడూ కలిసి జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్ర మేర్చడింది. 


కాశ్మీరులో చాలా సరస్సులున్నాయి. వాటిలో దాల్‌ సరస్సు చాలా 
పేరు మోసింది. దీనిమీద ముఖ్యపట్టణమైన శ్రీనగర్‌లోని" రెండు భాగాలనూ 
కలిపే పురాతనమైన వంతనలున్నాయి. నదిలొ అక్కడక్కడ చిన్నచిన్న 
ముచ్చటైన లంకలున్నాయి. వాటిలో అతి (పభ్యాతమైనది “చార్‌ చీనార్‌) అనేది. 
ఆ లంకలో నీటిమీదకు వ్యాపించిన నాలుగు నమున్నతమైన చీనార్‌ చెట్టు 
ఉన్నాయి. నెహూ ఉద్యానవనమున్న లంక కూడా అలాంటిదే. 


ఖే 


3] 


sa శీ స్త ar sats న రాల, ల 
సీ. క్‌ మ ఫు సళ 
i జక వో ళో న 


న్‌ 1 
bi తం yew స క 
we 


On 


ఇ: Morey Agee 
గ ips ఉన ae: బు! nh 





అనేక కాశ్మీరీ కుటుంబాలకు నివాన స్థలాలుగా ఉన్న గృహనావలు 
(హౌసు బోట్లు) ఈ సరోవరమంతటా ఉంటాయి. యాతా సమయంలో అద్దెకు 
దొరికే గృహనావలు కూడా వీటి పక్కపక్కల ఉంటాయి. ఇవి చావడి పడక 
గదులు, స్నానాలగది, వంటగది వంటి [పత్యేక వసతులతో నివాస యోగ్యమై 
ముచ్చటగా కూడా ఉంటాయి. కొన్ని నావలలో చిన్న చిన్న తోటలు కూడా 
వున్నాయి. వీటిలో గుమ్మడి, పుచ్చ, చిక్కుడు మొదలైన కూరగాయల్ని పెంచు 
తారు. (ప్రత్యేకమైన “షికారాలలో” మిగిలిన తిండి సరకులను పొలాలనుంచి, 
దగ్గరి పండ్ల తోటలనుంచి, తెచ్చి సమకూరుస్తారు. ఈ చిట్టి నావలు కాశ్మీరుకి 
మాత్రమే (పత్యేకమైన చదునైన అడుగుభాగం గల చిన్న పడవలు, ఈ వసతు 
లున్న ఆ షికారాలు తెల్లవారు జామునే అన్ని రకాల కూరగాయలూ, వండ్లూ 
నింపుకొని చడీ చప్పుడు కాకుండా గృహనావల మధ్య చిరచిర తిరుగుతూ 
వుంటాయి. కొన్ని సమయాల్లో బాతులతోను, మరికొన్ని వేళల్లో గులావీ గంగ 
రావి, ఐరిస్‌, రోడో డెం|డాన్‌ పూలతోను నిండిన షికారాలను చూడవచ్చు. 


32 


కాగ్మీరులోని మరొక [పఖ్యాతమైన సరస్సు ఊలార్‌. ఆసియా ఖండంలోని 
మంచినీటి సరస్సులన్నింటిలోనూ ఇది పెద్దది. రులంనది దీనిగుండా (పవ 
హిస్తుంది. రెల్లుపొదల్లో, నీటిచెట్టలో విశ్రమించే అడీవి బాతులు, అడివి పక్షులు, 
పర్వతాల మధ్య ఉన్న ఈ సరస్సులో మందలు మందలుగా విహరిస్తుంటాయి. 
“మహాశీర్‌?”” అనే ఒక రకం చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఈ చేపలు 
కాశ్మీరులో తప్ప మరెక్కడా లేవు. 

కాశ్మీరులో మరొక మరపురాని దృశ్యం_మానననరోవరం దట్టంగా మంచు 
బట్టి, వెండిలా మెరిసే కొండలు ఈ సరోవరం వెనుక గంభీరంగా కానవస్తాయి. 
ఇక నరన్పంతా ఎట్టిటి కమలములతో నిండి వుంటుంది. ఈ ఎట్టిదనం వనుక 





ఆ మంచు కొండల వెండివెలుగు చూడటానికి ఎంతో ఆహాదకరంగా వుంటుంది. 
కాశ్మీరులో (పకృతిలోని అత్యద్భుత దృశ్యాలన్నీ విభిన్న రూపాలలో కన్నుల 
వండువుగా కానవస్తాయి. 





26,656 అడుగుల ఎత్తుగల “నంగా పర్వతము వంటి ఉత్తుంగ శృంగాల 
నుంచి బాల్టోరోలాటి పెద్ద మంచు నదులవరకు గల సుందర దృశ్యాలు కాన 








ఈ మంచు నదులు పెద్ద రాతి గోడలను రాచుకుంటూ పోతాయి. ఆ 
విధంగా రాతి బండలు నునుపెక్కి, చూడ అందంగా వుంటాయి. ఈ దేశమంతటా 
నిటిబుగ్గలు కూడా ఉన్నాయి. నిర్మలతా శీతలత్వాలకూ, కొన్ని సమయాల్లో 
బొషధ (పయోగానికీ పేరు మోసిన వేరినాగ్‌, అనంతనాగ్‌, కోకర్‌ నాగ్‌ 
వంటి నీటిబుగ్గలు అనేకంగా ఉన్నాయి. అసంఖ్యాక బిలవిందువులతో (పతి 
వస్తువునూ శీతలమయం చేసే |వ్రవాహవేగంతో జొలువారుతున్న జలపాతాలు 
కూడా ఇక్కడ ఉన్నాయి. 

గామీణ (పాంతమంతటా ఈ విశాల రాష్ట్ర సాంస్కృతిక చరిత్రను 
సంస్మరింవజేసే అమూల్య శిధిలాలు కానవస్తాయి. పురాతన కట్టడాలూ, మంది 
రాలూ గోపురాలూ మసీదులూ, ఉద్యానవనాలూ చరిత పుటల్ని కెరిచి 
చూపిస్తాయి. అక్కడ పెంపొందిన మత సాంస్కృతిక వైవిధ్యాలని విశ దీ 
కరిస్తాయి. ఈ భిన్నత్వంలో ఏకత్వం సానిక సౌందర్యంతో కలిసి, మనల్ని 
ముగ్దుల్ని చేస్తుంది. 





చ్‌ 


ల ల త 





కాశ్మీరు రాష్ట్రానికి చలికాలపు రాజధాని జమ్మూ నగరం. ఇది తావీనది 
కుడిఒడ్డున ఉంది. వచ్చని వరిపాలాలు, పనుప్పచ్చని ఆవతోటలు కనిపిస్తుండే 
కొండవాలు మీద ఈ నగరాన్ని నిర్మించారు. అక్కడక్కడ మామిడితోపులున్నా 


నగరంలో ఎక్కువగా "కనిపించేవి ఆకాశాన్నంటే అసంఖ్యాకమైన గుడ్‌ 
గోపురాలే. 

ఆయౌ కాలాలలో రాజా మెప్పుతో అన్న మొదటి మాటలనే ఒక స్థలానికి 
పేరుగా పెట్టటం ఆచారంగా ఉండేది. అనేక (పదేశాలకున్న వర్ణనాత్మక 
నామథేయాలకు బహుశా అదే కారణం కావచ్చు. మచ్చుకు, కట్పల్తా క్‌ అంప 
“పూలబాటి ; 6స్తోనామార్గ్‌ * అంతే “బంగారపు మైదానం” పేరుమోసిన 
మొగలాయీ తోటలకు వచ్చిన పేరు “చష్మాషాహీ” - అంటే “నీజిబుగ్గలమేట్‌” ; 
“షాలిమార్‌” అంటే “పేమ నిలయం” ; “నసీంబాగ్‌” అంటే మలయ మారుతం 
వీచే ఉద్యానవనం, “నిషల్‌గాగ్‌” అంకే “ఆనందోద్యానంి. 

కాశ్ళీరుని పరిపాలించిన రాజవంశౌలన్ని టీలో మొగలాయోలే (పక్క 
సౌందర్యంతో నిండిన ఈ [ప్రాంతాన్ని మానవ (పయత్నంపల్ల ఇద్భుడిగా 


(1 





ముమ్మడిగా సౌందర్యవంతం చేసి తమ 
[పేమాఖిమానాలకు శాశ్వతత్వం కల్పిం 
చాలని కంకణం కట్టుకొన్నారు. 

వారి కాలంలో దాల్‌ నరస్సు చుట్టు 
పక్కల 777 ఉద్యానవనాలు వేయించా 
రని చెబుతారు. చుట్టూ ఉన్న నహజ 
(పకృతివల్ల తాము వేయించిన పూలతో 
టల సౌందర్యాన్ని అభివృద్ధి చేశారు, 
వారి కృషి ఫలితంగా కాశ్మీరు సౌందర్యం 
అయిదు రెట్టు ఇనుమడించబడింది, 
వెనుకగా దేవదారు జొాతి చెట్టు పెరిగే 





Fa 
TaD 
riage, 3 

er 
yt 
ప Et 4 
ft 


Ir 
wane 


సా శా గ 


చ Suess రా a 
గ్య క ్న 









స. 
వీ eta “ న్‌ 












గు 
| aA ॥ 


ETN "తన!" 





vag 
+” శ్‌ 
mI 


న్‌ 
OPT I 
wi ఈ 

్‌ 










| ~- 
3; ॥ 
erp ie ¥ Or 
yeh " | 
ఎఖ 420 | ‘ న్స ఖ్‌ 1 
om CT . pen = a 
గ్గ | నో ఆను 7 న్‌ » a p ’ 
జ శ ఖో 

ఇన 


Ff గ 


శా ఇ 





పర్వత్మశేణులున్న ఈ తోటలు, సుదూరాన మంచుతో కప్పిన పర్వళ 
శిఖరాలను. నిర్మల బిలొల్లో పకిబింబించే దాల్‌సరస్సు మహనీయ దృశ్యాన్ని 
చూసి ఎవరు తన్మయత్వం పొందరు? రంగు రంగుల పువ్వుటంచులు గల పర్వత 
సోపొనాల మీద నిర్మితమైన ఈ తోటల్లో, స్ట ఏరజ్లిమ్మే నీట్టీ బుగ్గలూ ఓక్‌ 
సోపానం నుంచి మరో దాని మీదికి మర్మర ధ్వనులతో డొలువారే సెలయేళ్ళూ, 
ఉన్నాయి, అక్కడక్కడా పెద్ద పెద్ద మంచలు ఏర్పాటయి వున్నాయి, ఇని అద్భు 
తమైన పూల మండపాలు. ఈ సుందర దృశ్యాన్ని ఎంత చూసినా తనివి తీరదు. 

ఈ ర్థాషంలోని [పకృతి దృశ్యాలను అలంకరించే స్మారకచిహ్నాలను తమ 
ఉనికి వల్ల దృశ్య సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే చోటుల్లోనే నిర్మించారు. 
దేవాలయాలను, మసీదులను పూర్వం శిధిలాల స్థానంలోనే కట్టారు. మరొక్ష 


ఏ శేషమేమిటం'పే మహమ్మదీయ గోరీలు హిందువుల దేవాలయాలు (వక్క 


ఆ విధంగా ఆ (వదేశం హిందువులకు మహమ్మదీయులకా సమానంగా 
వపవిత స్థలమై, ఉభయ మతాల వారికీ యాతా కేందమైంది. మనదేశపు 
చారితిక, వైజ్ఞానిక, మతైక సామరస్య మేళవింవును కాశ్మీరు బేయినోళ్ల 
చాటుతున్నది. 

దీనికి ఉదాహరణ శంకరాచార్య మందిరం. వెయ్యి అడుగుల యెత్తెన 
కొండ మీద కట్టిన ఈ మందిరం నుంచి శ్రినగరవట్టణం అంతటినీ చూడవచ్చు. 
దీన్ని (ీస్తుకు పూర్వము రెండువేల యేల్థ కిందట బహుశః *నందిమాన్‌*” కట్టించి 








ఉండవచ్చు, అయితే దీన్ని కాలక్రమాన చాలాసార్లు తీరిగి కట్టటం బిరీగిందీ, 
ఈ మందిర నిర్మాణం జరిగిన కొండను మహమ్మదీయులు కూడా పవిత స్థలంగా 
భావిస్తారు. బౌద్ధులు కూడా ఈ కొండ మీద పార్థనలు చేస్తారు. 

అవంతీపూర్‌, మార్తాండ అనే మందిరాలు శిథిలాలుగా పడివున్నాయి. 
మార్తాండ మందిరమనే నూర్యదేవాలయం క్రీస్తుకు పూర్వం మూడువేల యేళ్ల 
నాటీ శిథిలాలయం మీద పునర్నిర్మితమయింది. 

అయితే ఇప్పుడు కనిపించే శిథిలాలయ నిర్మాణాన్ని ఎనిమిదో శతా్టీనాటి 
లలికాదిత్యుడు కట్టినదే. ఈ దేవాలయం ఒక ఎత్తైన [వదేశంమీద కట్టబడి 
వుంది. చుట్టూ దిగువను మైదాన [ప్రదేశం ఆవరించి వుంది. దేవాలయం నుంచి 
(కింది వైపుకు చుట్టూ కలియజూస్తే, ఆ దృశ్యం మనోహరంగా వుంటుంది. 


42, 











న 
శా 


జస 1 శి 
న. 
me rtm నో తలో 


నట 





కుతుబుద్దీన్‌ వధ్నాలుగో శతాబ్దంలో ““షాహమ్‌దాన్‌” మసీదును కట్టిం 
చాడు. కానీ దాన్ని పునర్నిర్మించారు. కాళికా దేవికి అంకితమైన ఒక సీటి బుగ్గ 
స్పింగ్‌) కూడా ఇక్కడ ఉంది. పూజికోసం యాతత్రికులిక్కడికి వస్తుంటారు. 


జీవితాంతంలోగా ఒక్కసారి. మాతం యాతకుపోయి ఆత్మలను వరిశుద్ధం 
చేసుకోవాలని హీందువులూ, మహమ్మదీయులూ.. భాదించే యా(తాస్త్రలాలు 
అమర్‌. నాట్‌, హజరత్‌ బాల్‌ అనేవి రెండు. మొదటి దాంట్లో మంచులో ఒర్పాడ్డ 
నీవభింగం ఉంది. దాదావృ ఎయ్యి సంవత్సరాలుగా ఇక్కడకు పొక్తులు యాత్రలు 
చేయటం ఆదారం అయిందని కల్లణుడు తన (గంథంలో |వాశాడు. 


44££ 7 4 నా క్‌ 


గ్‌ ర he, కీట 
న! pe 


Cal 4 ఖా శీ శ 





హజరళ్‌బొగ్‌ లో మహమ్మద్‌ [వవక్ష తలవెంటుక భ[దపరచి ఉందని లక్షలాది 


ఇక్కడికి చేరుతుంటారు. 
చోర్డన్లు అనే స్మారక చిహ్నాలు లదాక్‌కు బాగా ఉత్తరాన కనిపిస్తాయి. 


ఇవి వెల్లవేసి తెల్లగా వుంటాయి. ఇక్కడ బౌద్ధమత లామా బుషులను నమారి 


చేశారు, 





వారి భస్మాన్ని మట్టితో కలిపి ఆవంలో కాల్చి బుద్ధ చ్నితం ఆముదితం చేశారు. 
ఆ పరిసర [పొంతాల్లో చెదురు మదురుగా “ఓం మణి పద్మే హుం) అనే ప్రార్థనా 
చరణం చెక్కిన |పార్థనా కుడ్యాలు కనిపిస్తాయి. దీని అర్థమేమిటం"టే,_ 
“దేవుడు పద్మాకారంలో [పార్ధనా చ్మకరూపంలో వున్నాడు. చ్మకం (పతి ఒక్క 
చుట్టుకూ ఒక్కొక్క ,(పార్ధన చొప్పున స్వర్గానికి పంపబడుతాయి ” అని. 


1” 
॥ న 


స క్‌ 
న్‌ ట్‌ hie RR 


i bat a 
sin io 


$a న హా శ 
ళీ > 











కాశ్మీరీలు అనుక్షణం: జ్ఞాపకం చేసుకొంటూ మురి? సిపొయ్యే కథ ఒకటుంది. 
జహంగీరును అంత్యస మయంలో చివరి కోరిక అడిగితే “కాశ్మీర్‌ ఒక్కటి), 
అన్నాడని, వెనువెంటనే మరణీంచాడని, చెప్పుకుంటారు. 

నూర్యుడస్తమిస్తున్నాడు.... ఆకాశం క్షణంపాటు బంగారం వన్నెలో 
మారుతోంది. మనక చీకటి నీడలు పొడుగవుతున్నాయి. చీకట్లు కమ్మ 
కుంటున్నాయి. నరోవరంపై నావికుడు (షికారా) నిశ్శబ్దంగా నావను నడి 
పించుకు పోతున్నాడు. 

దూరంగా బంగారు పిచ్చుక కూత్క కవ్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. 
'వాకావరణం ఎంతో నిశ్శబ్దంగా వుంది. మరువలేని కాశ్మీర దృశ్యాలు మనస్సులో 
మెదులుతూ వుండగా మనం యిక కాశ్మీరు నుంచి శెలవు వుచ్చుకుందాము, 


Printed at Pearl Offset Press Pvt. 11. 
Kirti Nagar Indl. Area, New Delhi-! 





